వాళ్లిద్దరూ ... 


అలీకి , తెలుగు : కె. సురేష్ 


“మనవరాలు పుట్టినరోజున 
ఆమె 
కోసంతాతయ్య రత్నం పొదిగిన 
ఒక వెండి ఉంగరం చేయించాడు. ” 


తాతయ్య, మనవరాలి మధ్య 
ప్రేమ కథని అలీకిరాసింది . ఈ 
కథలోని మాటలు, బొమ్మలు అందరి 
మనస్సులను తప్పకుండా 
తాకుతాయి . 

అన్ని తరాల వాళ్లు ఈ కథని 
ఇష్టపడతారు . 


వాళ్లిద్దరూ ... 


అలీకి , తెలుగు : కె. సురేష్ 


మనవరాలు పుట్టిన 
రోజున ఆమె 
కోసంతాతయ్య రత్నం పొదిగిన ఒక 
వెండి ఉంగరం చేయించాడు. అది ఆమె 
వేలుకి సరిపోటానికి కొంత కాలం 


పడుతుంది . 


ఆమెకు సరిపోయేఒక మంచం 
తాతయ్యతయారు చేయించాడు . 
ఆమె వెచ్చగా ఉండటానికి గులాబి 
రంగు పూలు కుట్టిన కంబళి 
చేయించాడు . 


ఆమెకి అర్థంకాని 
జోల 
పాటలు, లాలి పాటలుతాతయ్య 
వినిపించేవాడు . 


ఆమె ఎదగటానికి తన దుకాణం 
నుంచి ఆహారం తెచ్చేవాడు . ఆమె 
నడవటం నేర్చుకుంటున్నప్పుడు ఆమె 
పడిపోక ముందే పట్టుకునేవాడు . 


వేసవిలో ఇద్దరూ సముద్రంలో ఈత 
కొట్టే వాళ్లు, గవ్వలు ఏరుకునేవాళ్లు .ఆమె 
ఇసకలో గూళ్లు కడుతూ ఉంటే అతడు 
దూరంగా ,గొడుగు నీడలో కూర్చుని 
చూస్తూ ఉండేవాడు . 


అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి కొండలు ఎక్కే 
వాళ్లు , అడవిలో తిరిగేవాళ్లు . వాగులో టైరు 
సహాయంతో ఆమె కిందకి ప్రవహించేది . 


మంచం ఆమెకి చిన్నదై 
పోయినప్పుడు ,తాతయ్య ఆమె 
కోసం ఒక పెద్ద మంచం తయారు చేశాడు . ఆమెచదివే 
పుస్తకాలకోసం అతడు చెక్కలతో ఒక అలమరా చేశాడు . 
ఆమె ఆడుకోటానికి బొమ్మలు తయారు చేశాడు . 

తాతయ్యతాను చిన్నప్పుడు విన్న కథలను ఆమెకు 
చెప్పేవాడు , కొన్ని కథలు సొంతంగా కల్పించి చెప్పేవాడు . 
కొన్ని కథలు ఆమె పట్ల అతడికి ఉన్న ప్రేమను తెలియ చేసేవి . 


కొంచెం పెద్దయిన తరవాత ఆ అమ్మాయి 
దుకాణంలో తాతయ్యకి సహాయం చేయసాగింది . 

వాన పడినప్పుడుతాతయ్య కొట్టులో చల్లే 
రంపపు 
పొట్టు వాసన ఆమెకి ఎంతో నచ్చేది . 


lice 
LEICEST 


JIMMY SN 


SIE 


14 


సరుకులు కొన్న వాళ్లకి అప్పుడప్పుడు ఆమె ఎక్కువ 
చిల్లర తిరిగి ఇచ్చేది . 

అయితే, ఆమెఅప్పుడే లెక్క పెట్టటం నేర్చుకుంటోంది 
కాబట్టి మధ్యాహ్నం భోజనం చేస్తూదాని గురించి ఇద్దరూ 
నవ్వుకునేవాళ్లు . 


SINER 


కొంత కాలానికి తాతయ్య కొట్టు మూసేశాడు . అతడు తోటలో 
పండ్ల చెట్లు, కూరగాయలు పండించటం మొదలుపెట్టాడు . 
ఇద్దరూ కలిసి పళ్లూ , కూరగాయలు 
కోసేవాళ్లు . ఇప్పుడు 
వాళ్లిద్దరికీ ఎంతో సమయం ఉంటోంది . 


అమ్మాయి ఆడుకునే బొమ్మకోసంతాతయ్య ఉయ్యాల చేశాడు . 
ఆమె 
కోసం వేణువు చేశాడు . ఇద్దరూ చెట్టు కింద కూర్చుని 
సంగీతం వాయించే వాళ్లు . 


రాను 
రానుతాతయ్య చేసిన వస్తువుల కంటే కూడా తాతయ్యనే 
ఆ అమ్మాయి ఎక్కువగా ప్రేమించసాగింది . 


ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి . తాతయ్య చేయించిన వెండి 
ఉంగరం ఒకరోజు ఆ అమ్మాయి వేలుకి పట్టింది . ఉన్నట్టుండి 
తాతయ్యచాలా ముసలి వాడి లాగా అనిపించసాగాడు . 
ఒకరాత్రితాతయ్యకి బాగా జ్వరం వచ్చింది . అతడికి పక్షవాతం 
వచ్చి ఒక వైపు చచ్చు పడిపోయింది . 


అప్పుడు తాతయ్యని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి అమ్మాయి 
తోటలోకి తీసుకుని వెళ్లేది . 
యాపిల్ పండుకోసితాతయ్యకి తినిపించేది , పండ్ల రసం 
తీసి గ్లాసుతో తాగించేది . 


రాత్రి సమయంలో తాతయ్యను మంచం మీద 


నిద్రపుచ్చేది . 


అతడికిజోల పాటలు పాడేది . 


తాతయ్య చెప్పిన కథలే అతడికి తిరిగి వినిపించేది . 


కొన్ని కథలు సొంతంగా కల్పించి చెప్పేది - ఇసకలో 
గూళ్లు కట్టటం గురించి , వాగులో టైరుతో ప్రవహించటం 
గురించి . 


కొన్ని కథలు తాతయ్య పట్ల ఆమెకి ఉన్న ప్రేమను 
తెలియ చేసేవి . 


పడుకునే సమయం అయినప్పుడు , “శుభరాత్రి , 
తాతయ్యా , ” అని చెప్పేది . 


బదులుగా తాతయ్య ఆమెకి ముద్దు పెట్టేవాడు . 


ఏదో ఒకరోజు తాతయ్య వెళ్లిపోతాడని ఆ అమ్మాయికి 


తెలుసు . 


అయినప్పటికీ ,తాతయ్య చనిపోయినప్పుడు ఆ 
అమ్మాయి అందుకుసిద్ధంగా లేదు . 

ఆమె ఎంతో బాధపడింది . 


వసంతం వచ్చింది . 

ఆమె సువాసనగల పూల గుత్తినితాతయ్యకు 
ఇచ్చింది . 

“ నీకు ఎప్పటికీ శుభరాత్రి, తాతయ్యా , ” అని చెప్పింది . 


కానీ, ఈసారి తాతయ్య బదులు ఇవ్వలేదు . 


LE 


యాపిల్ పూలు ఇప్పుడు పండ్లుగా మారాయి . 


ఆకాయలు చెట్లకు అలానే ఉండిపోయాయి . వాటిని ఎవరూ 
కోయటం లేదు . 


పండ్లు నేలకురాలి, కుళ్లిపోవటం తాతయ్యకి అస్సలు ఇష్టం 
ఉండదని ఆ అమ్మాయే వాటినికోసింది . 
ఆమెచెట్టు గురించి ఆలోచించింది . 
ఒక సమయంలో అది ఆకులురాల్చి నగ్నంగా ఉంటుంది . 


ఒక సమయంలో పూలతో నిండి ఉంటుంది . 
ఇంకో సమయంలో కోతకిసిద్ధంగా ఉన్న పళ్లతో ఉంటుంది . 
అలా కాలాన్ని బట్టి దాని రూపం మారుతూ ఉంటుంది . 


ప్రతి సంవత్సరం , నిరంతరం అలాగే 
జరుగుతూ ఉంటుంది . 


ఆ చెట్టు ఎదగటం ఆమెచూస్తూ ఉంటుంది . 


గత స్మృతులను నెమరు వేసుకుంటూ , ఆమె పండ్లు కోస్తూ 


ఉంటుంది . 


అలీకిపిల్లల 

కోసంఎన్నో 
చక్కటి కథలురాశారు, వాటికి 
బొమ్మలు వేశారు . 

వీటిల్లో ద ట్వెల్వ్ మండ్స్ , 
ఎట్ మేరీ బ్లూమ్స్ , త్రీగోల్డ్ 
పీసెస్ , కీప్ యువర్ మౌత్ షట్ 
వంటివి ఉన్నాయి . ఆమెతన 
భర్త ఫ్రాంజ్ బ్రాండెస్బెర్గ్ తో కలిసి 
కూడా ఎన్నో పుస్తకాలురాశారు . 


